యా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


అథ: శ్రీ గోదాదేవీ అష్టోత్తర శతనామావళి 


ఓం శ్రీరంగనాయక్షై నమః 
ఓం గోదాయె నమః 

ఓం విష్ణుచిత్తాత్మజాయి నమః 
ఓం సత్వై నమః 

ఓం గోపివేషధరాయె నమః 
ఓం దేవై నమః 

ఓం భూసుతాయై నమః 

ఓం భోగశాలిన్యై నమః 

ఓం తులసీకాననోద్భూతాయె నమః 
ఓం శ్రీయె నమః 

ఓం శ్రీ ధన్విపురవాసిన్యై నమః 
ఓం భట్టనాధప్రియకర్య రు. 
ఓం శ్రీకృష్ణహితభోగిన్యై నమః 
ఓం ఆముక్తమాల్యదాయై నమః 
ఓం బాలాయి నమః 

ఓం రంగనాథప్రియాయై నమః 
ఓం పరాయి నమః 

ఓం విశ్వంభరాయి నమః 

ఓం కలాలావాయై నమః 

ఓం యతిరాజసహోదర్యై నమః 


Kiron Type Institute 


డా 


కిరణ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టెప్‌ ఇన్‌సిట్యూట్‌ 
ర (>) ఆ] 


ఓం సులక్షణాయై నమః 


౬ 


ఓం లక్ష్మప్రియసభ్యై నమః 


ఓం ధనుర్మాసకృతవ్రతాయై నమః 

ఓం చంపకాశోకపున్నాగమాలతీవిలసత్సచాయై నమః 
ఓం ఆకారతయసంపన్నాయై నమః 

ఓం నారాయణసమాశితాయై నమః 

ఓం గ్రీిమదష్టాక్షరీమంత్రరాజస్థితమనోరథాయెై నమః 
ఓం మోక్షప్రదాననిపుణాయై నమః 


Kiron Type Institute 


యా 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


ఓం మాయాయై నమః 

ఓం సచ్చిదానందవిగహాయి నమః 

ఓం మహాపతివ్రతాయై నమః 

ఓం విష్ణుగుణకీర్తనలోలుపాయై నమః 

ఓం ప్రపన్నార్తిహరాయై నమః 

ఓం నిత్యాయై నమః 

ఓం వెదసౌధవిహారిజ్య నమః 

ఓం శ్రీరంగనాధమాణిక్యమంజర్యై నమః 

ఓం మంజుభాషిళ్యు సయ! 

ఓం సుగంధార్దగంధకర్యై నమః 

ఓం ధ్వజవ[జాంకుశాబ్దాంకమృదుపాదతలాంచితాయై నమః 
ఓం తారకాకారనఖరాయై నమః 

ఓం ప్రవాళమృదులాంగుళ్యై నమః 

ఓం కూర్మోపమెయపాదోర్ద్వభాగాయై నమః 

ఓం శోభనపార్షికాయై నమః 

ఓం వెదార్ధభావవిదితతత్వభోధాంఘిపంకజాయె సమక 
ఓం ఆనందబుద్భుదాకారసుగుల్ఫాయి నమః 

ఓం పరమాయై నమః 

ఓం అణుకాయిె నమః 

ఓం తె జశ్చియోజ్వ్వలదృతపాదాంగుళిసుభూషితాయై నమః 
ఓం మీనకేతనతూణీరచారుజంఘావిరాజితాయై నమః 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


Kiron Type Institute 


డా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టెప్‌ ఇన్‌సిటూట్‌ 
మ (౫) అ 


ఓం కకుద్వజ్ఞానుయుగ్మాధ్యాయై నమః 
క్‌ స్వర్ణరంభాభసక్థికాయె నమః 

రీం౦ విశాలజఘనాయై నమః 

ఓం పీనసుగ్రోణ్యై నమః 

ఓం మణిమెఖలాయై నమః 

ఓ ఆనందసాగరావర్తగంభీరాంభోజనాభికాయై సను 
ఓం భాస్వద్వళితికాయై నమః 

ఓం చారుజగత్పూర్ణమహోదర్యై నమః 
ఓం నవమల్లీరోమరాజ్యై నమః 

క్‌ సుధాకుంభాయతస్తన్యై నమ 
ఓం కల్పమాలానిభభుజాయై నమః 
త చంద్రఖందనఖాంచితాయై నమః 


ఓం సుప్రవాళాంగుళిన్యస్తమహారత్నాంగులీయకాయై నమః 


ఓం నవారుణ ప్రవాళాభపాణిదెశ సమంచితాయై నమః 
క్‌ ఆ కంభుకంర్రై రవం. 

ఓం సుచుబుకాయై నమః 

ఓం బింబోష్ట్యె నమః 

ఓం కుందదంతయుజే నమః 

ఓం కారుణ్యరసనిష్యందినె త్రద్వయసు శో భితాయి నమః 
ఓం ముక్తాశుచిస్మితాయి నమః 

ఓం చారుచాంపేయనిభనాసికాయె నమః 


Kiron Type Institute 


యా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


ఓం దర్పణాకారవిపులకపోలద్వితయాంచితాయె నమః 
అనంతార్మపకాశోద్యన్మణితాటంకశోభితాయై నమః 
కోటి సూర్యాగ్నిసంకాశనానాభూషణభూషితాయై నమః 
సుగంధవదనాయై నమః 
సుభ్రువె నమః 
అర్ధచంద్రలలాటికాయై నమః 
పూర్ణచంద్రాననాయై నమః 
నీలకుటిలాలకశోభితాయై నమః 
ఓం సౌందర్య్వసీమాయి నమః 
విలస్మస్తూరీతిలకోజ్జ్వలాయై నమః 
ధగద్దగాయమానోద్యన్మణిసీమంతభూషణాయై నమః 
జాజ్ఞ్వల్యమానస[దత్నదివ్యచూడావతంసకాయి నమః 
సూర్యార్థచం[ద్రవిలసధ్భ్ఫూషణాంచి తవెణికాయి నమః 
అత్యర్మానలతేజో ధిమణికంచుకధారిణ్యై నమః 
నిగన్నిగద్రత్నపుంజ|ప్రాంతస్వర్ణనిచోలికాయి నమః 
సదత్రాంచి తవిద్యోతవి ద్యుత్ముంజాభశాటి కాయి నమః 
ఓం నానామణిగణాకీర్ణహేమాంగదసు భూషితాయై నమః 100 
కుంకుమాగరుకస్తూరీదివ్యచందనచర్చితాయై నమః 
స్వోచితౌజ్జ్వల్యవివిధవిచి తమణిహారిణ్య నమ? 
అసంఖ్వయసుఖస్పర్శసర్వాతిశయ భూషణాయి నమః 
ఓం మల్లికావారిజాతాదిదివ్యపుష్పస్రగంచితాయై నమః 


Kiron Type Institute 


డా 


కిరణ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టెప్‌ ఇన్‌సిట్యూట్‌ 
ర (>) | 


ఓం శ్రీరంగనిలయాయె నమః 
ఓం పూజ్యాయి నమః 

ఓం దివ్యదెశసుశోభితాయై నమః 
ఓం శ్రీరంగనాయక్షై నమః 

ఓం శ్రీమహాలక్ష్మై నమః 

ఓం శ్రీభూదేవ్వై నమః 

ఓం శ్రీనీళాదేవ్యై నమః 

ఓం శ్రీగోదాదేవ్యై నమః 

ఓం శ్రీఅనంతాయ నమః 

ఓం శ్రీగరుడాయ నమః 

ఓం శ్రీమతే విష్వక్సనాయ నమః 
ఓం శ్రీపరాంకుశాయ నమః 

ఓం శ్రీమతేరామానుజాయ నమః 
ఓం శ్రీమద్వరపరమునయె నమః 


ఓం సమస్తపరివారయసర్వదివ్యమంగళవిగహాయ నమః 
ఓం శ్రీమతే నారాయణాయ నమః iss 


ఇతి శ్రీ గోదాదేవి అష్టోత్తర శత నామావళిః సంపూర్ణమ్‌ 


Kiron Type Institute 


